శ్రీనివాస బాలభారతి...80 


దేవయాని 


రచన; 
డారర్‌ మదూరు సుబ్బారెడి 
ఐ దె Ga 
(పధానసంపాదకుడు ; 
డాక్టర్‌ ఎస్‌ బి, రభఘునాథాచార 





శ్రీ జి. కుమారస్వామి రెడ్డి, ఐ. ఏ. ఎస్‌,, 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 
1983 


T. T. D. Religious Publications Series No-161 


SRINIVASA BALABHARATI - 30 
( Children Series ) 


DEVAYANI 
by Dr. Madduru Subba Reddy 


Chief - Editor : 
Dr. 5. B. Raghunadhacharya 


First edition 1983 

Copies : 10, 000 

Price : 1-00 

Published by : 

Sri G. Kumaraswami Reddi, LA.S., 
EXECUTIVE OFFICER, 


Tirumala Tirupati Devasthanams, 
Tirupati 


Art: PANI 


Printed at : 
Tirumala Tirupati Devasthanams Press, Tirupati. 


వరుందంమాట 


ఒకతకోట అందంగా కనులకు విందుచేయాలంపే, ముందు 
అందులోని పూలమొక్కల్ని చక్కగా పెంచాలి. సమాజం సుంద 
రంగా రూపొందాలం పే భావిభారతపొరులై న బాలలు సంస్తారంతో 
పెరగాలి. మనసంస్కతి గొప్పదనం వారికి తెలియనంతకాలం 
వారెన్ని విద్యలు సాధించినా (ప్రయోజనం శూన్యం. “మహా 
పురుషులు మహాపతివతలు మనజాతికెందుకు గర్వకారణ మైనారు ? 
వారినుంచి మనం ఏ ఆదర్శాన్ని నేర్చుకోవాలి? ” అనే విషయాన్ని 
వారి కథను చెబుతూ మన చిన్నారి బాబులకు, పాపలకు చెప్ప 
గలిగితే వారికి మనమెంళో సంస్కృృతీసంపదనిచ్చిన వారమౌతాం, 
అలా సంస్కారంతో పెరిగిన బాలలు, తమ జీవితంలో ఎంతో 
మంచిని పెంచుకొని ఈ సమాజానికి [పేమను పంచుతారు. ఉత్తమ 
పౌరులై వారి కుటుంబానికేకాక, ఈ దేశానికిగూడ పేరు | పతిష్ష 
లను సంపాదిస్తారు. 


తిరుమల తిరుపతి దేవస్థానం, ఇలాంటి ఉద్దేశ్యంతోనే ఈ 
అ శ్రీనివాన బొలభారతి ” అనే పుస్తకమాలను, చిన్నపిల్ల లకోసం, 
దేవ. 2 


(వకటిస్తున్నది. దీన్ని బాలభారతి అని పిలిచినా పెద్దవాళ్లకు 
గూడ ఎంతో విజ్ఞానాన్నందిస్తూ ఇది |పతికుటుంభాన్నీ అకర్షిస్తు 

వి ఆదర్శం క సిద్ది పొందిన మహా 
న్నది, చక్కని ఆదర్శం కలిగి, చరిత ప్రసిద్ధి 0 హా 
పురుషుల, మహాసత్మి వతల కథలు ఇందులో చిన్న చిన్న వాక్యాల్లో 
చెప్పడం జరుగుతుంది. ఈ బాలసాహిత్యాన్ని చిన్నారిపాపలు 
బాగా చదివి ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. 


ఈ బాలసాహిత ఫ[పణొళికను చక్కగా రూపొందించి, 
మంచి రచనలను తయారుచేయించి, అందథఠీకీ అందుబాటులో 
ఉండేటట్లు సంపాదించిన డాక్టర్‌ ఎస్‌, బి, రఘునాథాచార్య (కో_అర్తి 
నేటర్‌, పబ్లి శేషన్స్‌ టీ. ట్‌, డి.) గారికి నా అభినందనలు. 
ఈ | పణాళికలో ఎందటో రచయితలు కళాకారులు సహకరిస్తు 
న్నారు; వాజిందటీకి నా ధన్యవాదాలు. 


శ్రీశంకరజయంతి బి, కుమార స్వామి రెడ్డి, ఐఏఎస్‌, 
175.83 కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తీరుపతి, 


స్వాగతం]! 


(శ్రీనివాసదయోద్భూతా బాలానాం స్ఫూర్తి దాయినీ । 
భారతీ జయశాల్లో కే భారతీయగుణోజ్ఞ ్వలా ॥ 


ఖండ ఖండాంత రాల్లో నాగరికత కన్ను వి ప్పేనాటీకే నభ్య 
తకు సంస్కారానికి, నై తిక _ ధార్మికాదర్శాలకు 'పేరుపడ్డది మన 
భరతఖండం. ఈ గడ్డపై పుట్టిన | పతిమానవుడు అధర్మాన్ని ఎడి 
రిస్తూ, ధర్మాచరణంలో తన జీవితాన్ని పండించుకొని, మాధవాలి 
ముఖంగా నడచి మహనీయకీ రి నార్జీంచినవాడే. అలాంటి మహాత్ముల 
సన్నిధి మన సుఖసంతోషాలకు పెన్నిధి, కనీసం వారి జీవితాదర్శాలు 
మనస్సుల్లో మెదిలితే వాటి పభాపం మనమీద ఎంతో ఉంటుంది 
“నేను భార తీయుజ్ణ్‌ ' “ఇది తరతరాలనుంచి వస్తున్న నా సంప 
దాయం' “ఇది నాకర్తవ్యం' అని _వతిదాలుడు బాలిక ఈ 
చేశసేవకు తనను అంకితం చేసుకుంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందటో మహానుభావులు మహో 
పురుషులు, మహాపతి పళలు, మహావీరులు పుట్ట పెరిగీ, చక్కని 


సంస్కృతికి పునాదులు వేశారు. స్వచ్చమైన జీవనవాహినిని మన 
దాకా (ప్రపహింపచేశారు. ఆహా మనమెంత అదృష్టవంతులం । 
మన వెనుక ఎంత ఉదా త్తమైన చరిత ఉందీ. అ పుణ్యపురుషులు 
మహాసాధ్వులు ఇక్కడ పుట్టకపోశే మనదిగా మనం చెప్పుకొనే 
మవా శ్రరమైన ఈ సంస్కృతి, సభ్యత మనకెలా సంక మించేవి? 
వాళ్లను అర్థంచేనుకోవడం, వాళ్ల చరిత మననంచేనుకోవడం 
వారి ఆదర్శాలు స్మరించడంకూడ మనకు గొప్ప విజ్ఞానాన్నందించే 
విద్యాభ్యాసం, అది ముందు ముందు మనజాతి జీవన ఫవాహం౦లో 
కొన్ని ఏండ్లదాకొ చెక్కుచెదరని స్ఫూర్రిసౌరభాలను విరజిమ్ము 


తుంది, అందుకే (శీనివాసబాలభారతి ఉదయించింది. ఎందటో 
మహానుభావుల్ని మీ ముందుంచుకోంది. ఇక మీదే అలస్యం, 


బొలలూ ః రండీ! రండి 


నిండు మనస్సుకో మీ కిదే మా స్వాగతం | 


ఎస్‌, బీ, రఘునాథొచార శ్రి 


శే 0క రజయంతి 
[పధానసంపొదకుడు 


175.1988 


అమె అల్లారుముద్దుగా పెరిగిన అందాలబాల. తన వంతం 
నెగ్గించకోనడంలో తనకు తనేసాటి, వింయయవ వనం వండు 
వెన్నెల్లో తనకు నచ్చినవాడిని మూగగా అరాధించింది. కాను 
నునసిచ్చినవాడు బూడిదై పోరే మళ్గాజీవిశాన్ని పసాదింవశేసీంది* 
గురుప్ప| తిన వని అతడు నిరాకరించాడు, తట్టుకోలేక నిప్పులు కురిసీందీ 
అ అబలి అమాయికిత, 


ఒకప్పుడామెను నెచ్చెలి కార్చిచ్చులాగా అధికొరగర్వాంధ 
కారంలో గనగన మండిపడి అవమానించింది, సీతిమాలి నూతిలో 
నెట్టిపారేసింది. ఎలాగో దితికి బయటపడిన ఆమె, తనవ్యక్తి శ్వాన్ని 
టి ఆటీ 
చులకనచేసిన ఆ రాజ్యంలో అడుగు పెట్టనన్నది.  _ చినజకు 
అవమానించిన రాచరికం ఆమెకు దాస్యంచేసింది. పట్టనుహీషిగా 
పట్టలేని సంకోషాన్ననుభవించిందామెలోని భామిని, 


ఆమెను హేయంగా అవమానించి అంతంచేయాలని అఫలి 
(సయత్నంచేసీ దాసియైన రాచకన్య, అనుకోకుండా సవతిటై 
కూర్చుంది. స్రీజీవితంలో ఇంతక౦'పే పిడుగుపాటు ఏముంటుంది? 
దేశ, 8 


భగ్గుమన్నదీ ఆ భగ్న హృదయం. ఆమె ఎవరో తేలుసా? శకుని 
కూతురు దేవయాని. 


తండ్రీ ఉపదేశామృతవర్ష 0, భర్త చల్ల నిమాటలవెన్నెల 
అమె మనసును చల్లి బరచాయి. అమాయికళత్వానికి ఆదర ్‌ 
వ్యక్తిత్వానికి, అచ్చమైన స్త్రీతత్వానికి ఆమె |పతీకగా నిలచింది, 
హృదయాన్ని కదిలించే ఆమె కథను చదువుకుందామా? 


పధానసంపాదకుడు, 


దేవయాని 


చేసినతప్పు తెలుసుకోవాలి 1 


లోకంలో కొందరు అకిగారాబంగా పెరుగుతారు, 
తర్యడి గొప్పవాడయితే ఆ గారాబం గర్వంగా మారుతుంది 
గర్వంవల్ల తమకు తాము అపకారం చేసుకుంటారు. ఇతరు 
లకూ బాధకలిగిస్తారు. తెలివిగలిగినవారయితే చివరకు చేసిన 
తప్పులు తెలుసుకొని సవరించుకుంటారు. మెప్పు పొందుతారు. 
చేసిన తప్పు తెలుసుకోవడమే గొప్పతనం. దాన్ని సవరించు 
కోవడమే విజ్ఞత. అప్పుడే మానవులు మహాక్ములవుతారు. 


ఆడిందే అట; పాడిందే పాట: 

రాక్షసుల గురువు శ్మకుడు, అతని భార్య ఇందుని 
కుమార్హె అయిన జయంతి. వారిరువురి ముద్దుబిడ్డ దేవయాని, 
శకుడికీ దేవయాని మీద అమిత పమ. చాల గారాబంగా 
పెంచాడు, ఆమె ఆడిందే అట; పొడిందే పొట, ఆమెను 
ఎవరూ నీమీ అనడానికి వీల్లేదు. ఆమె అలిగితే శుక్రుడు విల 
విలలాడిపోయేవాడు. ఆమె అడిగితే అందలం ఎక్కించేవాడు. 


ఎలాగైనా మృతసంజీవనీవిద్య సంపాదించు : 

తీక్రుడు శివుని గురించి తపస్సుచేసి “మృతసంజీవనీ 
విద్య*ను సంపాదించాడు. దేవతలకు దానవులకు ఎప్పుడూ 
యుద్ధాలు జరుగుతుండేవి. ఆ యుద్ధాల్లో శ క్తిమ౦తులై న 
దేవతలు దానవుల్ని చంపుతుండేవారు. కాని శుక్రుడు మృత 
సంజీవనీ విద్యతో వారందర్ని మరలా (బతికించేవాడు, 
అందువల్ల యుద్ధంలో దేవతలు దానవుల్ని గెలవలేక 
పోతున్నారు. ఇది వారికొక పెద్దసమస్య అయింది, దేవత 
లందరూ ఒకచోట చేరి చర్చలు జరిపారు. చివరికొక 
నిరయానికొచ్చారు, 

“మృ తసంజీవనీవిద్యతోనే గదా! రాక్షసులు (బతుకు 
తున్నారు! అందుచేత ఆ విద్య మనలో ఎవరైనా 
నేర్చుకోవాలి. దానికి తగినవాడు బృహస్పతి కుమా 
రుడు కచుడే, వినయం, భక్తి, దీక్ష ఉన్నవాడు. పని 
సాధించుకొని రాగలడు.” 


అని అనుకొని కచుణ్ణీ పిలిచారు. ఎలాగయినా శ్నక్రునికి 
సేనలు చేసి మృతసంజీవనీ విద్య సంపొదించమని 


విద్యకోసం ఎన్ని ఇబ్బిందులైనా .... 
కచుడు దాని కంగీకరించాడు. అతి కష్టమైన వనే? 
అయినా పెద్దల కోర్మెగనుక శిరసావహించాలని "ని యించు 
కొన్నాడు. “ దేవతల్లో ఎవరూ సాధించలేని విద్యను తను 
సాధించబోతున్నందుకు సంతోషించాడు, విద్యకొరకు ఎంత 
దూరం వెళ్లిన్హా ఎన్ని ఇబ్బందులు పడినా పరవాలేదను 
కున్నాడు, విద్యార్థనకొరకు శతు రూటంలోశీ వెళ్ల డానికి 
కూడ కచుడు జంకలేదు. శీ|క్రుడు వృషవర్వుడనే రాక్షన 
రాజు పురంలో వున్నట్లు తెలుసుకున్నాడు. ప్రయాణ 
మయ్యాడు. 
ఇదే నా జీవిత పరమార్థం : 
శకుని దగ్గరకు వచ్చి 
నుహాత్ళా ! నేను బృహస్పతి కుమారుణ్ణీ, నా పీరు 
కచుడు. ఏవో కొన్ని విద్యలు నేర్చుకొన్నాను. అవి 
నాకు తృప్తి కలిగించలేదు. నేర్చుకొనవలసింది ఎంతో 
వున్నదని [గహించాను, విజ్ఞాననంపన్నులై న మీ 
సన్నిధిలో విద్యలు నేర్వాలని అనుకున్నాను. ఇదే 
నౌ జీవితపరమార్థం ” 





అన్నాడు. చృక్రుడు చలించిపోయాడు. కచుని వినయ 
సంపత్తి అతజ్జీ కదిలించింది. విద్యాదానంకొరకు చేయి 
చాచిన వాడికి లేదనడం మహాపొపమని భావించాడు. 
కచుడితో యిలా అన్నాడు; 


“కుమారా! నేనూ మీ తండి బృహస్పతి ఒకచాట 
చదువుకున్నాం. మీ తాత అంగీరసుడు మా గురువు, 
నీవు నాకు శిష్యుడవయ్యావు, ఈ విధంగా మా గురు 
బుణం తీరుతుంది. సహపొఠకుడి కుమారుడిలీ. అదొక 
విశేషం”. 


అని కచుణీ శిష్యుడిగా గ్రహించాడు. 
ణి 


అహా! ఎంతమంచి శిష్యుడు 

తకుడు కచుడికి విద్యారహస్యాలన్నీ వివరించడం 
(ప్రారంభించాడు, కచుడు గురువుగారి మనస్సు మెచ్చేటట్లు 
ప్రవర్తిస్తున్నాడు. ఏపని అయినా చెప్పకముందే గ్రహించి 
చేసేవాడు, ఆశ్రమం ఊడ్చేవాడు, అడివికి వెళ్లి కట్టెలు 
దర్భలు తెచ్చేవాడు. పూజకు పూలు విరి తెచ్చేవాడు. 
ఫలాలు కోసి తెచ్చేవాడు. (గంథాలు చక్కగా పెష్టేవాడు, 


వ్యాసపీఠాన్ని సంచేసేవాడు. పీలిచిందే తడవుగా [పతిపనీకీ 
తయారవుతూ వుండేవాడు. గురుసేవలతో కచుడు త క్రుడికి 
(సియశిష్యుడై నాడు. కేవలం పనులు చేయడంలోనేకాదు 
విద్యలు నేర్వడంలో కూడా చాల చురుకుగా వుండేవాడు. 
చెప్పేది శ్రద్ధగా వినేవాడు. ఒకటికి రెండుసార్లు మననం చేసు 
కొనేవాడు. అనుమానం వస్తే |ప్రశ్నించేవాడు. దాన్ని 
తీర్చుకొనేవాడు. అహారాన్ని | కూడా మరచి అభ్యాసం చేస్తూ 
వుండేవాడు, కొత్త విషయాలను తెలుసుకోవాలని తహ 
తహ లాడేవాడు, 


నేనంపే ఎంత [ప్రేమ 1 


కచుడు కేవలం తుక్రుడి మనస్సు కెక్కడమే కాదు 
దేవయాని మనస్సునూ మెప్పించాడు, దేవయానితో కలిసి 
మెలసి ఇంటి పనులన్నీ చేసేవాడు, గోవుల్ని మేపుకొచ్చే 
వాడు. ఆమె పూజకు పూలు తెచ్చి సమర్పించేవాడు. 
మాలలు కట్టి ఆమెకు కానుకగా ఇచ్చేవాడు, చెట్లకు పాదులు 
తీసేవాడు. నీరు తోడేవాడు. చెట్లకు పోపీవాడు. ఈ 
పనులన్నీ మొదట్లో దేవయాని చేసేది, ఆమెకు బాధ కలుగు 


శుందని తానే ఈ పనులన్నీ చేయసాగాడు. ఈ వినయ 
సంపన్నత, (ప్రవర్తన దేవయానిని ఆకర్షించింది. లోలోవలే 
మెచ్చుకొనేది. కచుడికి ఏబాధ కలిగినా నొచ్చుకొనేది. 


పూలలో దారంలొగా కచుడు ఆ యింట్లోవారితో కలిసి 
పోయాడు, 


రహస్యమం[త౦ ఇతడికి నేర్పితే! 


ఈ విధంగా కచుడు ఖ్మక్రుడిక్కీ దేవయానికీ యిపుడు 
కావడం రాక్షసులకు కష్టంకలిగించింది. కచుడూ, దేవయాని 
దగ్గరకావడం రాక్షసులు ప్రమాదమని భావించారు. వాళ్ళి 
ద్దరూ | పేమించుకుంటే ! వివాహంచేసుకుంటే ! రహస్యమైన 
మం|తవిద్య శుకుడు కచుడికి నేర్చుతాడేమోనని భయ 
పడ్డారు. దానికొక ఉపాయం ఆలోచించారు. ఒకనాడు 
కచుడు అడవికి గోవులను మేపడానికి వెళ్లాడు. ఆవుల్ని మేపి 
అలిసిపోయి చెట్టుకింద పడుకున్నాడు. రాక్షసులు అత్జీ 
పట్టుకుని చంపారు. అతని కళేబరాన్ని చెట్టుకు _వేలాడగట్టి 
వెళ్ళిపోయారు. 
దేవ 4 


ఏం|పమౌదం కలిగిందో! పాపం : 


(పొద్దుకూకింది. కచుడు తిరిగిరాలేదు. దేవయాని 
మనస్సు వికలమయింది. తపన పడింది. తత్మరపడింది, 
తండ్రితో “నాన్నా! సూర్యుని వేడివెలుగులు చల్లారి 
పోతున్నాయి. చీకట్లు వ్యాపిస్తున్నాయి. సమయానికొచ్చి 
మీఅగ్ని హో తానికి సమిధలు కూర్చే మీశిష్యుడింకా రాలేదు, 
ఏదోభయంగావుంది. మృగాలేమైనా [ప్రమాదం కల్గించాయా? 
పాములు కాటు వేశాయా? లేక రాక్షసులే మైనా చేసివుంటారా"? 
అన్నది, పీకుడు దివ్యదృష్టితో చూళొడు. అసురులు కచుని 
ఊసురుతీశారని (గ్రహించాడు. మృతసంజీవని విద్యను 
ఆదేశించాడు. వెంటనే అవిద్య అడవిలొ మృతుడై న కళు్ణి 
బతికించి తీసుకొని వచ్చింది. దేవయాని మనస్సు కుదుట 
పడింది. కచుడు కృతజ్ఞతతో సంతో షించాడు. శు కుడీకి, 
దేవయానికి నమస్సు లర్చించాడు. 


అతజ్జీ మరచిపో | 


ఒకనాడు కచుడు మరల అడవికి వెళ్ల డానికి ప్రయాణ 
నుయ్యాడు. దేవయాని వద్దని చెప్పింది. కచుడు; 


“మీ అభిమానం, గురువుగారి వాత్సల్యం నాకు కవచాలు, 
నాకేమీ భయం లేదు” 
అనీ అడనికి వెళ్లాడు, రాక్షసులు కచ్చుడ్జీ వధించారు. కట్టెలు 
పేర్చారు. కాల్చారు. బూడిదను కల్లుముంతలో కలిపారు, 
ఆ కల్లును తీసుకొని వచ్చి వ క్రాచార్యులవారికిచ్చారుం 
ల్‌ 
దౌర్చల్య౦తో పుక్రుడు దాన్ని సేవించాడు. రాక్షసులు 
తృప్పిగా తమలో తాము నవ్వుకొని వెళ్లి పోయారు, 


సూర్యుడస మించినా కచుడు తిరిగిరాలేదు. దేవయాని 
కలత పడింది. జరిగినదాన్ని ఊహించింది. అసురులే చంపి 
వుంటారని తం|డితో అన్నది. జీక్రుడు కూడ |గహించాడు. 


“అమ్మా! కచుని కొరకు ఎందుకు దిగులుపడడ౦? 

ఎలొగూ రాక్షసులు అతర్జీ బతకనివ్వరు. అతడు 

పుణ్యలోకానికి వెడతాడు. నీవు అతద్ధీ మరచిపో, 
అన్నాడు, దేవయాని కడుపు చెరువయ్యెటట్లు ఎడ్చింది. 
ఆహారం ముట్టలేదు. కుమార్తె అంటే (ప్రాణమైన శ్యకుడు 
దివ్యదృష్టితో చూకశోొడు. లోకాలన్నీ వెలికొడు. ఎక్కడా కచుని 
జాడ కనిపించలేదు. మరలా చూళొడు. కచుడు బూడిద 


18 


రూపంలో తన కడుపులోనే కనిపించాడు. తన దౌర్బల్యం 
కారణంగా జరిగిన అపకొరానికి బాధపడ్డాడు. 


సురాపానమే అన్నిపాతకాలకు మూలం 1 

ఇలొ అనుకున్నాడు. మద్యపానం ఎంతో చెడు 
చేస్తుంది. జన్మజన్మల పుణ్య౦వల్ల మనం జ్ఞానం సంపాదిస్తాం. 
ఆ జ్ఞానమంతా ఈ తాగుడువల్ల నశిస్తుంది. నరనరాల్లోని శక్తి 
వుడిగిపోతు౦ది. దాంతో బుద్ధి మందగిస్తుంది. మంచిలేదు. 
చెడులేదు. అది నడిపినట్లు నడవాలి. బంధువులు, స్నేహితులు 
ఈసడించుకుంటారు. “శమించి సంపొదించిన విద్యలు 
నశిస్తాయి. అభిమానం నశిస్తుంది. తాగినవాడు తూలి 
దుమ్ములో ధూళిలో పొర్గాడతాడు. అందరూ నవ్వుతారు. 
ఛీదరించుకుంటారు. సంఘంలో విలువవుండదు. ధనం కరిగి 
పోతుంది. శరీరం కృశించిపోతుంది. రోగాలు చుట్టుముట్టు 
తాయి. రోగాలకు తట్టుకొనే చేవలేక సతమత మై మరకించాలి. 
తాత్కాలికమైన ఉఊదేకంకోసం శాశ్వత మైనే ఆనందాని 
కోల్పోతున్నాం, ఈ మద్యం సేవించడంవల్ల నేగదా ఈ 
(ప్రమాదం- అని ఆలోచించి ఖకుడు కాక మహా 
పాతకమని శపించాడు. 


తానొకటి తలిస్తే దైవమొకటీ శలుస్తుంది: 


తనగర్భంలోని కచుద్ధ్‌ సంజీవనీ విద్యతో మరలా 
(బతికీంచాడు. గర్భంనుండే కచుడిలా అన్నాడు: 
“గురువర్యా! మీ దయవల్ల బతికాను. కాని బయటికీ 
రావడం ఎలాగ? ఆ మార్గం సెలవియ్యండి.” 


శుక్రుడు ఆలోచించాడు. 

“మృతసంజీవనీ విద్య నీకు నేర్చుతాను. నా కడుప్ప 
చీల్చుకుని బయటికిరా. మరణించిన నన్ను నీవు 
(బ్రతికించు. ఇంతకంటె మరొకమార్గం లేదు.” 

అన్నాడు శుకుడు, జన్మజన్మల కోర్కె తీరింది కచుడికి. దేని 
నిమిత్తం ఇన్ని కష్టాలుపడి వచ్చాడో ఆ పని నెరవేరుతుంది, 
అపకారం చెయ్యబోయి రాక్షసులు తనకు ఉపకారమే చేశారు, 
మనం ఒకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తాడనేది నిజం, 
రచుడంగీక రించాడు, విద్య తెలుసుకున్నాడు. శుక్రుని కడుపు 
చీల్చుకొని బయటపడ్డాడు. అన్నమాట (ప్రకారం తీక్రుణ్ణి బతి 
కీంచాడు. కచుడు గురుదోహి అయితే పరిణామం ఎలా 
వుండేదో 1 


నో మనస్సులో ఎప్పుడూ అదే స్థానం: 

వచ్చినవని కావడంతో కచుడు దేవలోకానికి ప్రయాణ 
మయ్యాడు. దేవయాని దగ్గరకు వెళ్లాడు. సెలవు కోరాడు, 
దేవయాని దుఃఖం కట్టలు తెంచుకున్న ది. మొదటినుంచి 
కచుడ్జి తన నునస్సులో నే ఆరాధిస్తూవుంది. |పీయుడిగా 
భావించింది. కాని పెదవివిస్పి ఎప్పుడూ చెప్పలేదు. గాఢంగా 
మనసులో వుంచుకున్నది. ఈ రోజు మనసు పురివిప్పింది, 
గుండెలో గుబులయ్యింది. ఉఊండిపొమ్మని కచుణ్టి వేడుకుంది, 
తం|డితో చెప్పి పెళ్లి చేసుకుందామని ప్రార్థించింది. రచుడీిలా 
అన్నాడు- 

“గురుప్పుక్రీ ! ఇది నీకు తగదు. గురువు తం|డివంటీ 
వాడు. గురుకునూరి సోదరి అవుతుంది. నామనసులో నీకు 
ఎవ్వుడూ అదే స్థానం, ఇప్పుడూ అదే స్థానం.” 


ఏకు విద్య పనిచేయదు: 
దేవయానికి కోపంవచ్చింది. కచునితో ఇలా అన్నది! 


“నా తండి నేను కాదంటే నిన్ను శిష్యుడిగా అంగీక 
రించేవాడు కాదు. నీకు విద్యలు నేర్చేవాడు కాదు. 
నీమీద [ప్రేమతోనే నాతం|డ్రిని ఒప్పించాను. నీవు 
కృతజ్ఞత లేనివాడవు. రెండుసార్లు మరణిస్తే నిన్ను 
బితికీంచుకొన్నా ను. నేను లేకపోతే నీకు (బతు కేలేదు* 
నన్ను మోసంచేసినందుకు నీవు శిక్ష అనుభవించక 
తప్పదు. నీవు నాతండ్రి దగ్గర నేర్చుకున్న విద్య 
విఫలమవుతు౦ది. మృతసంజీవని పనిచేయదు” 

అని శాపమిచ్చింది. కచుడికి దేవయానిమీద కోవమొచ్చింది. 


“నేను ఎన్నడూ ధర్మమార్గాన్ని తప్పలేదు. సంజీవనీ 
విద్య నాకు పనిచేయక పోయినా నేను నేర్చినవారికి 
పనిచేస్తుంది. నాచేత ఉపదేశంపొంది దేవతలు 
ఉపకారం పొందుతారు. మనసుతెలుసుకోలేక నన్ను 
శపించావు, వివేకాన్ని మరచి [పవర్శించావు. నిన్ను 
(బాహ్మణుడెవ్వడూ వివాహం చేసుకోడు.” 

అని కచుడు దేనయానికి |ప్రతిశాపం ఇచ్చాడు. 


తర్వాత కచుడు దేవలోకానికి తిరిగివెళ్లాడు, విద్యను 


దేవతలకిందరికో చెప్పాడు. ఆ విధంగా బకవీద్య పలువురకు 
తెలిసి పయోజనకారి అయింది, 


శీరలు శారుమారై నాయి: 


ఒకనాడు దేవయాని, వృషపర్వరాకుమార్తె అయిన 
శర్మిష్ట వన విహారానికి వెళ్లారు, చెలికత్తెలతో కూడి అట 
లాడొరు. చెట్ల నీడల్లో విందులు చేసుకున్నారు. జల[కీడ 
లాడొలని మనసుపడ్డారు. తమవస్రాలన్నిటినీ కుప్పగా వేసి 
జల కీడలకోసం సరసులో దిగారు. తనివితీరా ఈదులాడారు, 
ఆసమయంలో పెద్దగాలి వీచింది, చీరలన్నీ కలిసిపోయాయి. 
మొదట శర్మిష్ట సరస్ఫునుంచి బయటకు వచ్చింది. తన 
చీరేననుకొని దేవయాని చీర కట్టుకుంది. దేవయాని బయటి 
కొచ్చింది. తన చీర కనబడలేదు. ఆ స్థలంలో శర్మిష్ట చీర 
మాతం మిగిలివుంది. 


నీవు విడిచిన చీరకట్టను 1 
దేవయానికి పట్టరాని కోపం వచ్చింది. శర్మిష్టతో 
“నూ తండి మీ రాక్షసులకు గురువు. పూజనీయుడు 


మిమ్మల్ని రక్షించేవాడు. (బకతికీంచేవాడు. ఆవిధంగా 
మీకంటె నేను అధికురాల్ని. పైగా బాహ్మణకన్యను, 
నీవు విడిచిన చీరను నేను కట్టను”, 

అన్నది. శర్మిస్టకూడా తక్కువ తినలేదు. సమవయస్టులు; 


పైగా రాజు-గారి, కూతురు. దేనయానితో- 

“నేనేమీ నీకంటె తక్కువకాదు. మీఅయ్య మా అయ్యకు 
సేవకుడు. రాజు ఇచ్చే జీతంతో కాలం గడిపేవాడు, 
మీరు తినేకూడూ, కట్టే గుడ్డా మాదే. నేను విడిచిన 
చీర కట్టడానికి నీకు సిగ్గెందుకు 1” 

అన్నది. అంతటితో ఊరుకోక దేవయానిని ఒకపొడు బడిన 
నూతిలో నెట్టి చెలికత్తె లతో సహా శర్మిష్ట ఇంటికి వెళ్లింది. ఆ 
నూతిలో గుబురుగా చెట్లు లతలు పెరిగి ఊన్నాయి, దట్టంగా 
ఊన్న ఆరీగల్లో ఒకటి దేవయాని చేతికి చిక్కింది. 


ఎలాగో [పాణాలు దక్కొయి; 


చేతులు నొప్పి పుడుతున్నాయి. చేయి మార్చి చేయి 
పట్టుకుంటుంది, చేతులు ఎర్రగా కంది పోయాయి. (వేళ్ల 


వెంట రక్తం కారుతుంది. కిందచూస్తై నీళ్లు, గట్టిగా పట్టు 
కున్నది. (పాణాలు బిగబట్టి సహాయంకోసం వేచిచూస్తుంది, 
గాలికి ఆకు కదిలినా ప్రాణంలేచి వచ్చేది, ఎవరో వచ్చారని 
పైకి చూచేది. నిరుత్సాహంతో మూలిగేది. ఆసమయంలో 
యయాతిమహారాజు వేటాడుతూ అక గారీకి వచ్చాడు, బావిలో 
నుంచి మూలుగు వినబడింది. తొంగిచూళశాడు, లతల్ని 
పట్టుకొని (వేలాడుతున్న స్ర్రీకనిపించింది. యయాతికి 
ఆశ్చర్యంవేసింది. “ఎవరునీవిని (ప్రశ్నించాడు. యయాతిని 
చాలసార్లు ఆమె చూసివుంది, వెంటనే గుర్తించింది. ఇలా 
అన్నది- 

*యయాతిమహారాజా ! రాక్షసులకు గురువైన టకా 

చార్యుల కుమార్తెను, దేవయానిని”, 

అని కొంచెంసేపు ఆలోచించింది. అభిమానం అడ్డు వచ్చింది. 


[వమాదవశాన బావిలో పడ్డానని అబద్ధమాడింది. సహాయం 
కోరింది. యయాతి తన కుడిచేతి” నందించాడు. చేయి 


పట్టుకొని తిన్నగా బావని తిన్నెఎక్కింది. దేవయాని 
ప్రాణంతో బయట పడింది, దేవయానిని కాపాడి యయాతి 
తన రాజ్యానికి వెళ్లిపోయాడు, 





ఎక్కడికి నా దూరంగా వెళి పోదాం: 
ర గి 


దేవయానిని వెతుకుతూ ఘూర్టిక అనే దాసి వచ్చింది, 
తడబడుతూ నడుస్తున్న దేవయానిని చూసింది. తండి తే క్రుడు 
ఎదురుచూస్తున్నాడని చెప్పింది. కౌని దేవయాని వృషపర్వుని 
నగరానికి నేను రానంటే రానన్ని. 


శర్మిష్ట నన్ను అవమానపరిచింది. ఇంక ఏ మొగం 
పెట్టుకొని అక్కడికి వచ్చేది? ఈవిషయం మానాన్నతో 
చెప్పు. నేను మాతం రానేరాను”, 
అన్నది. చెలికత్తె తిరిగిపోయింది. శ్మపనితో చెప్పింది 
వృకుని గుండె కుతకుతలాడింది. కూతుర్ని చూడాలనే 
తపన ఎక్కువై ౦ది. పరుగు పరుగున (ప్రయాణమై వచ్చాడు. 
దేవయానిని చూశాడు. ఆమె కోపాన్ని (గ్రహించాడు, 
“అమ్మా దేవయానీ! కోవమనేది శత్రువు. నూరు 
యాగాలు చేసిన వాడికంటె శాంతచిత్తుడు గొప్పవాడు 
ఎదుటివాడు కోవగించుకున్నా మనం కోపగించుకో 


రాదు. ఒకరు అపకారం చేసినా మనం ఉపకారం 
చేయడమే మేలు. అదే ధర్మం” 


అని ఉపదేశించాడు. ఈమాటలు దేవయాని చెవి కెక లేదు 


27 


అమె మనసునిండా పగవున్నది. శక్రుడితో ఇలా అన్నది- 
“నాన్నా! ఇది నున అభిమానానికి సంబంధించింది. 
మన స్వేచ్చకు అటంకం కలగడం సహించలేను. 
రాజుల మనస్సులు రాళ్ల తో సమానం, వారికీ సేవ 
చేయడం కత్తిమీద సొమువంటిది. మనం ఎంత 
వొదిగివున్నా వారికి కోవంరావచ్చు. రాజులకే కాదు 
వారిబిడ్డలకు కూడా భయపడుతుండాలి. ఈ సేవికా 
వృత్ని నీచమయింది. నాకాజీవితం అక్కర్లేదు. రాచ 
నగరికి దూరంగా ఎక్కడికయినా వెళదాం, మీ ఇష్ట 
మేమిటో చెప్పండి”. 
అన్నది. శ్ముకుడు కూతుర్ని కష్టపెట్టలేడు. ఆమె కోర్కెను 
కాదనలేడు. సరేనన్నాడు. ఇద్దరూ |ప్రయాణమయ్యారు. 


శర్మిష్ట నాకు దాసీగా ఉండాలి ; 

ఈవార్త వృషపర్వుడికి తెలిసింది. చింతించాడు. 
పరివారంతో ప్రయాణమయ్యాడు. వుకుడ్జి, దేవయానిని 
చేరాడు. తక్రుని కాళ్ళపై బడ్డాడు. ఇలా వేడుకున్నాడు. 


28 


“మహానుభావా! ఇది మీకు ధర్మ మేనా మీ వల్లనే 
గదా! రాక్షసకులగౌరవం నిలుస్తుంది. మీ విద్య 
చేతనే గదా! మావీరులు (బతికి బయటవడుతున్నా రు. 
మీరు లేనిది మేములేము. నాకుమార్మై తప్పుచేస్తే 
రాక్షసవంశాన్ని శిక్షించడం న్యాయమేనా? ఆ శిక్ష 


ఆమెకే వేయండి. సంతోషంగా స్వీకరిస్తాం. 
దేవయాని ఏ శిక్ష విధించినా నా కుమార్తె అనుభ 
విస్తుందిం” 


ఈ మాటలకు శుక్రుడు మెత్త బడ్డాడు, శుక్రుడిది క్షణికమైన 
కోపం. నవనీత సమానమైన నిండుమనస్సు ఆయనిది. దేవ 
యానికి (ప్రతీకారం తీర్చు కోవడమే కావలసింది, శర్మిష్ట తనకు 


దాసిగావుండాలని కోరింది. వృషపర్వు డంగీకరించాడు. 
శర్మిష్టనే గాక మరొక వేయిమందిని కూడా దేవయానికి 


దాసీలుగా పంపాడు. దేవయాని (ప్రతిజ్ఞ చెల్లి ంచుకుంది, 
(పస్తుతానికీ పగ చల్లారింది. 


అనాడే మీకు భార్యనయ్యాను | 


రాకుమారి దాసి అయినందుకు దేవయాని గర్వపడింది, 
ఆజ్ఞలు జారీచేస్తుంది. శర్మిష్ట శిరసావహిస్తూవచ్చింది. చెలి 


29 


కత్తెలతోసహా వనవిహారానికీ వెళ్లాలన్న ది. సరే నన్నా రందరు. 
కావలసిన సదుపాయాలు చేయమన్నది. చేశారు. వనంలోకి 
వెళ్లారు. ఆడి ఆడి చెట్ల నీడల్లో కూర్చున్నారు. అంతలో 
వేటకై వచ్చిన యయాతి మహారాజు అక్కడకే వచ్చాడు 
దేవయానిని గుర్తించాడు. శర్మిష్ణను యయాతి మును 
పెన్నడూ చూడలేదు. అందుకే ఆమె ఎవరు? అన్నాడు. 
వృషపర్వుని కూతురనీ, తనదాసి అనీ దేవయాని సమాధానం 
చెప్పింది. 
యయాతి మనసు చవుక్కుమన్నది. కాని మాట్లాడ 
లేదు. మౌనంగావున్న యయాతితో దేవయాని ఇలా అన్నది: 
“నుహారాజా! నూతినుంచి నన్ను రక్షించేటప్పుడు 
మీరు నాకు చేయి అందించారు. పైగా అది కుడిచేయి 
ఆవిధంగా పాణి గహణం జరిగినల్లే. సూర్యుడే ఆనాడు 
మనకుసాక్షి. ఆనాడే మీకు నేను భార్యనయ్యాను, 
శర్మిష్టతో సహా ఈవేయిమంది దాసీలు మిమ్మల్ని 
కొలుసొరు. నన్ను పరి గహించండి,” 


కంచే చేనుమేస్తే .... 
దానికి యయాతి 
౪ ద్రేవయానీ ! ఇది న్యాయమా, నేను రాజును. ధర్మాన్ని 
రక్షించవలసినవాళ్ణీ, నేనే ధర్మం తప్పితీ ఎలా? కంచే 
చేనుమేస్తే? నేను క్ష్యతియుళ్ణీ నీవు బ్రాహ్మణకన్యవుః 
ఇది ధర్మం కాదు”, 
అన్నాడు. మళ్లా దేవయాని యయాతితో ఈవిధంగా అన్న ది, 
“ ధర్మనిరూపణ చేయవలసినవారు గురువులు. మా 
తండి శుక్రుడు మనవివాహం ధర్మం అని అంగీకరిస్తే 
ఒప్పుకుంటారా?” 


ఈ జన్మకీత డే భర్త: 
యయాతి సరేనన్నాడు. దేవయాని తండ్రికి కబురు 
పెట్టింది. శుకుడు శిష్యగణంతోసహా వచ్చాడు. యయాతి 
నమస్కరించాడు. దేవయాని తండ్రికి విషయం మొత్తం 
పూసగుచ్చినట్లు చెప్పింది: 
“త్రం డీ! ఈమహారాజు ఇంతకుముందే నాకర్యగహణం 
చేశారు. ఆ చేయి మరొకరు స్పృశించడం సమం 


జసమా! ఈ జన్మకు నా కీతడే భర్హం ఇది నౌ 
నిశ్చయం, ఇది ధర్మవిరోధమని యయాతి వాదన. 
మీ నిర్ణయం చెప్పండి.” 
అన్నది. మీవివా హం ధర్మబద్ధమైందే. లోకబాంధవుడి సాక్షిగా 
జరిగింది గనుక అనుమానించవలసిన పనిలేదన్నాడు వక్రుడు. 
తన చేతులమీదుగా వైభవంగా దేవయాని, యయాతుల 
వివాహం జరిపించాడు. దాసదాసీజనాన్ని సమర్పించాడు. 
లాంఛనాలన్నీ నడిపించాడు, దేవయానిని రాజుకప్పగించాడు. 


నాకుమౌర్తెకు కష్టం కలిగించకు | 


“నాయనా! చిన్నప్పటినుంచి ఈమె నతిగారాబంగా 
పెంచాను. ఆమె మనసుకు ఏకష్టమూ కల్గనియ్యలేదు. 
ఆమె ఇష్టప్రకారమే అన్నీ జరగాలి. ఆమెకు వీచిన్న 
అపకారం జరిగినా నా గుండె బద్దలవుతుంది. నిన్ను 
కోరికోరి వివాహమాడింది. ఆమెకు కెష్టం కలిగేటట్లు 
(పవర్తి౦చకు, ఇదుగో ఈమె శర్మిష్ట. వృషపర్వుని 
కూతురు. దేవయానికి దాసి. ఆమెకు కావలసిన సర్వ 
సదుపాయాలు చేయించు. కాని చనువు ఇవ్వవద్దు 


దగ్గరకు త్రీయవద్దు. రాజులకు తగిందేనని వివా హమాడ 
వద్దు, ఆ విధంగానౌ కుమార్తెకు కష్టం కలిగించకు” 
అన్నాడు అల్లుడితో వ[కుడు, యయాతి దేవయానిని, 
శర్శ్మిషతోనహా పరిచారికలను తీసుకొని తననగరానికి వెళ్లాడు. 


ఆనందాల అంచుల్లో... 


దేవయానిని అంతఃపురానికి తీసుకువెళ్లాడు, రాణిగా 
అమె ఆనందాన్ని అనుభవిస్తుంది. రాజుగా యయాతి 
ఆమెను ఆనంద పెడుతున్నాడు, రాణిగా ఆమె ఆజ్ఞలు జారీ 
చేస్తుంది. అవి ఆచరింపబడుతున్నాయి. దేవయాని సంసార 
యాత్ర సజావుగా సాగి పోతుంది. ఆనందపు అంచులు 
చూస్తుంది. ఫలితంగా యదువ్వు తుర్వసుడు అనే బిడ్డల్ని 
కన్నది. వారితో సంతోషంగా కాలం గడుపుతున్నది. 


స్తీకీ అంతకం'పే ఏం కావాలి? 

శర్మిష్టమ్మాతం దూరంగా అశోకవనంలో ఉంచబడింది. 
ఒంటరిగా కాలం గడుపుతున్న శర్మిష్టకు ఆలోచనలు కమ్ము 
కున్నాయి, ఏమిటి తనపాపం, ఎందుకు తనకీ శాపం, అష 


శ్వర్యాలతో తులదూగవలసిన శనకీ దురదృష్టం ఎందుకు? 
దేవయాని ఎంత అదృష్టం చేసిందో! అనుకూలుడై న భ ర్త 
ముద్దులొలికే బిడ్డలు, స్త్రీకి అంతకంటె కావలసింది ఏముంది? 
బుడీబుడీ నడకల బుడతలు ఇంట్లో తిరుగుతుంటేనే అందం, 
ఆనందం, వచ్చీరాని వారిమాటలు వినసొంపుగా వుంటాయి, 
అభాగ్యం నాకూ కలిగితే బాగుండు - ఇవీ ఆమె ఆలోచనలు, 
ఆ ఆలోచనలతోనే కాలం బరువుగా వెళ్ళ బుచ్చుతుంది. 


ఒప్పుకోకపోతే [పాణం వదిలేస్తాను : 
అలాంటి సమయింలో ఒకరోజు రాజు యయాతి అశోక 
వనానికి వచ్చాడు. శర్మిష్ట బతుకు పండింది. ఆమె మనను 
నిండా సంతోషం నిండింది, రాజుతో శ ర్మిష్ట యిలా అన్నది. 
“రాజా! నేను దేవయాని దాసిననీ మీకు తెలుసు, 
దేవయాని మీకు రాజి అయినప్పుడే నేను మీకు దాసి 
నయ్యాను. అంటే మీకు భార్యను, దేవయానిని (గ్రహిం 
చినల్లీ నన్నూ (గ్రహించండి. కన్యను. రాజ ప్యర్రికను, 
మీరు తిరస్కరించడం న్యాయం కాదు. సంతానం 
కొరకు సంబరనడుతున్నా ను, కొదనకండి ”, 


యయాతి మనస్సు అంగీకరించింది. కాని శుకుని ఆజ్ఞ 
కాపకం వచ్చింది. మహాత్ములకీచ్చిన మాటను దాటడం 
ఎలాగ? అబద్ధం అడినట్లు అవుతుందన్నాడు. 
“మనిషికి భూతదయ అవసరం, నామీద దయ చూపిం 
చండి. మీరు అంగీకరించకపోతే నేను |ప్రాణంవదలక 
తప్పదు. ఒకరి [ప్రాణం రక్షించడంకోసం అబద్ధ 


మాడినా తప్పులేదు. ఇది శ్మకుడు చెప్పిన నీతే, 

అసత్యంవల్లి వచ్చే దోషంకంటే (పొణసంరక్షణవల్ల 

వచ్చే పుణ్యం గొప్పది”. 
అని శర్మిష్ట వేడుకుంది. యయాతి మనసు కరిగింది. శర్మిష్టను 
చేపట్టాడు. యయాతివల్ల ఆమెకు దుహ్యుడు అనే కొడుకు 
పుట్టాడు. 
ఇక నాజీవితం వ్యర్థం ః 

ఒకరోజు దేవయాని అశోకవనానికి వచ్చించి. శర్మిష్ట 
ఇంటి [ప్రాంతంలో దోగాడే బిడ్డను చూసింది. 

“శర్మిష్ట! ఎవడీ పిల్లవాడు. స 

అన్నది. నాబిథ్జే నన్నది శర్మిష్ట. నీవు కన్యవు, శీలవతివను 
కున్నాను. ఏమిటీ వింత? అని మండిపడింది శ ర్మిష్టః 


తలవాల్చింది. 


“ ఒక్ర మహాత్ముడు, వేద వేదాంగాలు చదివినవాడు ఎక్టడ 
నుంచో వచ్చాడు. యువతినైన నన్ను చూసి జాలి 
పడ్డాడు. పుత్రకాంక్ష చెప్పాను. ఆయన అను[గహి౦ 
చాడు, పుత్రుణ్ణి ప్రసాదించాడు ”, 

అన్నది శర్శ్మిష్ల, దేవయాని నిట్టూర్చి తన నివాసానికీ వెళ్ళి 
పోయింది. యయాతి శర్మిష్ట ఇంటికీ వస్తూనే వున్నాడు. 


తర్వాత శర్మిష్టకు అనువ్కు పూరువు అనే కొడుకులు పుట్టారు. 
అముగ్గురూ మేద్దుగా పెరుగుతున్నారు. ఒకనాడు వీల్లలు 


ముగ్గురూ యయాతి మహారాజు దగ్గర్లోనే తిరుగుతున్నారు. 
దేవయాని చూసింది. ఆ పిల్లి ల్లో యయాతి రూపురేఖలు 
కనిపించాయి. దేవయాని అనుమానం నిజమైంది, స్పష్టంగా 
(గహించింది, ఈ పిల్లలెవరని యయాతిని నిలదీసి అడిగింది. 


యయాతి సమాధానం చెప్పలేదు. ఆయన కళ్లలో నీదో 
భయం. దిక్కులు చూశాడు, పెదవి కదపలేదు. “డివయాని 
పిల్లల్ని దగ్గరికీ పిలిచింది. 


షీ తల్లీ దండులెవరని గద్దించింది, పీ ల్లలకేం భయం. 
యయాతి శర్మిషలని గర్వంగా చెప్పారు. దేవయానికీ 


దుఃఖంవచ్చింది. కోసం వచ్చింది. భయంవేసింది, యయాతి 
మోనగాడన్నది. శర్మిష్టను ద్రోహి అన్నది. ఆమెను శాంత 
పరచడానికి యయాతి ఎంతగానో ప్రయత్నించాడు. ఆమె 
ఇంకా రెచ్చిపోయింది, 


“ రాజుల్ని నమ్మరాదు. బహుఖార్యాలోలురు, నిలకడ 
లేనివారు. మాటను నిలుపుకోలేరు ”. 
అనీ ఎన్నెన్నో అన్న ది. యయాతి పరిస్థితులను వివరిం 
చాడు. మాత్సర్యం పనికి రాదన్నాడు. శర్మిస్థపై జాలి 
చూసమన్నాడు. దేవయాని తోకతొక్కిన |తాచుపాములాగా 
మండిపడింది. తండి దగ్గరకు వెళ్లింది. 


“నాన్నా! యయాతి మాట తప్పాడు. దాసి కావలసిన 
శర్మిష్ట సవతి అయింది, ఇక నాబకుకు వ్యర్థం, నా 
(ప్రతిజ్ఞ వ్యర్థం, ” 

అన్నది. శ్యక్రుడు మండిపడ్డాడు. ఆలోచించలేక పోయాడు, 
ఆగ్రహంతో యయాతి దగ్గరకు వచ్చాడు, 


మన్నించండి 1 శాపం ఉపసంహరించండి | 


“ యయాశీ 1 నీవు మాటతప్పావు. నా కుమార్తె మనస్సు 
కష్ట పెట్టావు, కనుక ముసలితనంతో బాధపడు.” 
అధి శపించాడు. రాజు శకుని యిలా పొర్థించాడు == 
“వుహానుభావా! ఇంత తెలిసినవారు మీకు కోపం 
తగునా? విద్యాధికులు; తెలియక ఎవరై నా తప్పుచేసినా 
మన్నించవలసినవారు. వయోవృద్ధులు; అనుభవం 
సంపాదించినవారు. అమాయకులై నవారికి చెప్ప 
వలసినవారు. క్షణికకోపంతో కూతురు చెప్పగానే 
మీరూ అదే మార్గంలో పోవచ్చునా ? న్యాయాన్యా 
యాలు విచారించారా? ఒక యువతి ఎన్నిరోజులు 
దాసిగా వుండాలి? అమె జీవితం మొత్తం ఊడిగం 
చేయవలసిందేనా? ఆమెకు ఆశలుండవా? అనందానికి 
నోచుకోలేదా!ః పొరపాటును సరిదిద్దవలసిన పెద్దలు 
మీరు, ఈర్ష్య, అసూయలతో దేవయాని [గ్రహించ 
లేదు. కాని మీరైనా ఆమెకు చెప్పవద్దా? శర్మిష్ట 
యవ్వనంలో బిడ్డలు కావాలనే తపనతో నన్ను కోరింది! 


కాదంటే పాపం అంటుకుంటుందనే భయంతో అంగీక 
రించాను. మీరు యిలా ఆలోచించకుండా శపిస్తారని 
అనుకోలేదు. నాకింకా జీవితం మీద మమకారం చావ 
లేదు. దేవయాని మీద (ప్రేమ సన్న గిల్లలేదు. సంసార 
యాత్ర సాగించాలనే అనుకుంటున్నాను. ఎలాగ 
యినా ఈ శాపాన్ని ఉపసంహరించండి.” 


ముసలితనం ఇచ్చి యవ్వనం తీసుకో | 


కుడు నిజాన్ని (గ్రహించాడు, దయతలచాడు, 
“రాజా! నీ ముసలితనం నీ కుమారుల్లో ఎవరికైనా ఇచ్చి 
వారి యవ్వనం నీవు తీసుకోవచ్చు. సుఖాలను అనుభ 
వించవచ్చు. నీ కోసం ఆ త్యాగం చేసినవారే నీ 
రాజ్యానికీ కూడా అర్హులు, ” 
అన్నాడు. ఈ విధంగా శుక్రుడు యయాతి శాపానికి విమోచన 
మార్గం ఉపదేశించాడు. 


_వేనుతో పగను జయించు । 
తకుడు దేవయానిని దగ్గరకు తీసుకున్నాడు, 


39 


'అమ్మా! యయాతి మాటల్లోని నిజాన్ని ఆలోచించి 
చూడు. మాటవట్టుదలతో మంచీ చెడ్డా మరచిపోకూడదు. 
పరులకు బాధ కల్గించ కూడదు. తెలియనితనంలో 
శర్మిష్ట ఒక చిన్నతప్పుచేసింది; నిజమే. జీవితం 
మొత్తం సాధించడం పనికిరాదు. కోపం వచ్చినా 
దాన్ని దిగమింగుకోవడంలోనే గొప్పతనం వుంది, 
సాధువై నా అవువైనా ఎదురుతిరిగే వరకు తరమడం 
మంచిది గాదు. పగను మరచిపోవడం మంచిది. అది 
శభం. పగవల్ల పగ నశించదు. (పేమవల్ల నే పగ 
నశిస్తుంది. కోపమనేది బుద్ధిమంతుల లక్షణంకాదు, 
కోపం హదధ్దుదాటితే వివేకం నశిస్తుంది. చమురు 
దీపానికి పాణం పోస్తుంది. అదేవిధంగా (పేమ 
జీవితానికి వెలుగునిస్తుంది. నీవు ఎదుటివారిని 
_పేమించాలి. అభిమానించాలి. అప్పుడే నిన్నువారూ 
(పీమిస్తారు. అభిమానిస్తారు. యయాతి శర్మిష్టవల్ల 
నీకు జరిగిన అపకారం లేదు. యయాతి నిన్ను చిన్న 
చూపు చూడలేదు. నీ మీద | పేమతోనే శాపవిమోచనం 
ర నీంచమనీ ప్రార్థించాడు.” 
అని ఎన్నో విధాల చెప్పాడు. 


మనసే అన్నిటికీ మూలం : 

దేవయాని మనసు శాంతించింది. ఆలోచించింది. 
కోపం తగ్గింది. మనసులోని మబ్బులు విడిపోయాయి, 
యయాతి మీద మమత పెరిగింది. శర్మిస్టమీద మత్సరం 
నశించింది. హృదయంలోని భారం తగ్గింది. మనను చర 
బడింది. అప్పుడు బాధంతా మటుమాయమైనట్లు అన్పించింది, 
మనసే స్వర్గాన్ని నరకంగా మారుస్తుంది. నరకాన్ని స్వర్గంగా 
మారుస్తుంది. మనసే సర్వం అని తనను కాను సంబాశించు 
కున్నది. 
మీకోర్కె తీర్చగల్గ్లడం నా అదృష్టం : 

వక్రుడి శాపంవల్ల యయాత్రికి ముసలితనం వచ్చింది, 
తల తెల్ల బడింది. శరీరం వణకసాగింది, క్రళ్లు కనిపించడం 
లేదు. పళ్లు ఊడిపోయాయి. కాళ్లవణకుతున్నాయి. కర్ర 
చేతికొచ్చింది. నడవడానికి శక్తిలేదు మాటలు తడబడు 
తున్నాయి. కుమారుల్ని దగ్గరకు పిలిచాడు. యదువు, 
తుర్వస్కు [ద్రుహ్య, అనువులను ఎరసగా అడిగాడు, తన 
ముసలితనం తీసుకొని వారి యవ్వనం యివ్వమన్నాడు, 
నల్లురూ ఇలా అన్నారు- 


“నాన్నా! మీయీ కోర్కె అన్యాయం. ముసలితనం 
గాని రోగంగాని దై వవశాన వస్తే ఎవరూ కాదనరు. 
అనుభవించక తప్పదు, కాని కావాలని ఎవరై నా కోరి 
కోరి వీటిని తెచ్చుకుంటారా? అడిగితేమా|తం ఎలా 
అంగీకరిసారు? ధనం ఇవ్వవచ్చు. ధాన్యం యివ్వ 
వచ్చు, ఆరోగ్యాన్ని ఎలా యివ్వగలం?” 

పూరువును పిలిచాడు. కోర్కె బయట పెట్టాడు. 


పూరువు ఇలా అన్నాడు. 

“అయ్యా! దీనికోసం ఇంతగా అడగడం ఎందుకు? 
నన్ను ఆజ్ఞాపించండి. తం|డికోర్టె తీర్చని తనయుడు 
ఎందుకు? కన్నతండికి సహాయపడేకంటే కొడుక్కి 
కావలసిందేముంది? తండి అడక్కుండానే కోర్కెలు 
తీర్చే కొడుకులు ఉత్తములు, అడిగితే తీర్చేవారు 
మధ్యములు. అడిగినా తీర్చనివారు అధములు. 
మీకోర్కె తీర్చడంకంటె నాకు అదృష్టంలేదు.” 

ఆని తండి ముసలితనాన్ని తీసుకొని పూరువు తన యవ్వ 
నాన్ని తం్యడికిచ్చాడు. యయాతి యువకుడై దేవయానిని 
చేరాడు. సుఖసంతోషాలతో చాలకాలం గడిపాడు. 





దేవయాని విముక్తి నందింది ; 


యయాతి దేవయానితో కలసి ఎన్నోయాగాలు చేశాడు. 
యయాతికి రాజ్యభోగాలమీద మమకారం తగ్గింది. జ్ఞాని 
అయ్యాడు. దేవయానికిలా బోధించాడు. 

“కోర్కెలు అనంత మైనవి. ఒకకోర్మె తీరగానే మరొక 
కోర్కె పుట్టుకొస్తుంది. చెలమలో నీటిలాగా ఊరుతూనే 
ఉంటాయి. తృప్పిఅనేది అవసరం. ఆతృ ప్రే మానవుణ్ణి 
మహిమాన్వితుజ్ణీ చేస్తుంది. అన్నీ మనచేతుల్లోనే 
ఉన్నాయని గర్వించకూడదు. అనుకొనేవన్నీ జరగవు. 
జరిగితే మనగొప్ప అనుకోవడం జరక్కపోతే ఎదుటి 
వారు అపకారం చేశారనుకోవడం |భమ. గర్వంతో 
ఎదుటివారిని నొప్పించడం పొరపాటు, ఆ పరిస్థితి 
ఒకొక్కసారి మనకే కల్గవచ్చు. అహంకారం వదలాలి. 
కారుణ్యం అలవరచుకోవాలి. అప్పుడే భగవంతుడు 
మనల్ని ఆదరి సాడు. 

అని చెప్పి సర్వసంగపరిత్యాగం చేసి యయాతి ముక్తి 
పొందాడు, దేవయానికూడ హరిపదధ్యానంతో ఇలామోక్షాన్ని 
పొందింది. 


